Rogistered No. M-4845 


యుద్ధ న 


అక, 


వాల్యుం [.] 


1942 న సం॥ మే నెల 15 వ తేది శుక్రవారం 


[నె 19 రు. 


భారతీయుల కర్తవ్యం. 


వె ర్రాయిగారి హెచ్చరిక 


మన వైస్రాయి లినులితుగో (ప్రభువుగారు 
క్రిందటివారం ఢిల్లీ రేడియోలో (ప్రసంగిస్తూ చెప్పిన 
మాటలు ఇవి! ____ 

ఇప్పుడు శత్రు సేనలు ఇండియాదేశము దగ్గ 
రకే వస్తూవున్నాయి. ఇంతవరకూ మనము 
యితర దేశాలలో యుద్ధములు జరుగుతూఉంటే 
చిత్రంగా చూస్తూఉన్నాము. _ఇవ్బుడు మనమే 
శత్రువులతో యుద్దము చేయవలసిన పరిస్థితి 
వచ్చింది. ఇటీవల జపానువాళ్లు బంగాళా భాత 
ములోను మన కోస్తావద్దను మన స్టీమరులను 
ముంచివేశారు. చాలామంది సముద్రములో 
మునిగిపోయి చనిపోయినారు. శత్రువుల యుద్ధ 
నౌక లిప్పుడు బంగాళాఖాతములో లేవనేమాట 
నిజమే. కాని అవి మళ్లీ తప్పకుండా వస్తా 
యనడానికి ఏమీ సందేహంలేదు. 

బర్మాలో మన సైన్యాలు చాలా ధై ర్యసాహ 
సాలతో పోరాడుటవల్లనే మన ఇండియామీదకు 


శత్రువు వెంటనే రాలేకపోయినాడు. ఈ వ్యవధి 
మనకు లభించడం మన అదృష్టం. ఇండి 
యాలో రోజురోజుకూ, సటాలముల సంఖ్య 
యున్నూ, విమానదళముల సంఖ్యయున్నూ 
అధికమవుతూఉన్నది. ఈ విషయమే మన 
సర్వసేనాధిపతియైన జనరలు వావెలుగారు 15 
రోజుల క్రిందట చేసిన (ప్రకటనలో చెప్పియు 
న్నారు. శత్రువులు ఇండియామీదకు వస్తే, 
జనరలు వావెలుగారి నాయకత్వము క్రింద ఇండి 
యాలో ఉన్న మన సేనలు అత్యధికమైన సమ 
ర్థతతో శత్రువును ఎదిరించగలవు. అందుకు 
ఎటువంటి సందేహమున్నూ లేదు. 
మన ఆయుధబలం. 
ఇండియాలో ఆయుధాలు లేనివారు అనేక 
లక్షలమంది ఉన్నారు. దేశంలో ఉన్న (ప్రజ 
లందరూ యుద్ధభూమికి పోనక్క_రలేదు. (ప్రజ 
లందరికీ ఆయుధముల నియ్యడం సాధ్యమైన 


2 యుద్ధ నంచిక 


(సే 


సనికాదు. ఈ మహాసం[గ్రామం [ప్రారంభమైన 
తరువాత, ఏ దేశంలోనై నాసరే (ప్రజలందరికీ 
కూడా ఆయుధాలు ఇవ్వబడలేదు. యుద్ధానికి 
పూర్వం అసలే యివ్వబడలేదు. 1940వ సం॥ 
జూనులో ఇంగ్లండులోని [ప్రజల కందరికీకూడా 
ఆయుధాలు యివ్వబడెనా ? 1941 వ సం॥ జూకా 
నెలలో రష్యాదేశంలోని (ప్రజలకందరకూ ఆయు 
ధాలు ఇవ్వబడెనా ? చీనావారు అయిదేళ్ల 
నుంచీ శత్రువులతో ఏకదీక్షగా యుద్ధం చేస్తు 
న్నారుగదా, యుద్ధం ప్రారంభంకాగానే నీనా 
దేశంలో ప్రజలందరికీకూడా ఆయుధా లియ్య 
బడెనా ? ఈ దేశాలలోని (ప్రజల కెవ్వరికీకూడా 
ఒక్కసారిగా ఆయుధాలు సప్లయి చేయబడలేదు. 
శత్రువులతో పోరాడే “సైనికులకు ఆయుధాలు 
ససన్హయి చేయబడినవి కాన్‌, “సెనికులు కానివారు 
కరో యుద్ధానికి అనేకవిధాలుగా సహాయం 
చేయవచ్చు. 
అయితే ఇప్పుడు శేనేమిచెయ్యాలి ? 
నేనేమి చెయ్యవలెను ? అని చాలామంది 
అడుగుతూ ఉంటారు. చెయ్యడానికి చాలా 
పనులు (ప్రతివానికీ సిద్ధంగా ఉన్నాయి. _నైన్య 
ములలో అత్యధికంగా జనులు చేరుతూ ఉన్నారు. 
చేర్చుకోబడుతున్నారు. ఎంతమంది చేర్చుకో 
బడెదరు ? అనే (ప్రశ్నకు అగత్యంలేదు. దీని 
కొక పరిమితి లేదు. ఎంతమంది వస్తే అంత 
మందిని సెన్యంలో చేరుస్తూనే ఉంటారు. ఈ 
సేనలో చేరినవారందరికీ ఆయుధ పరికరములను 
సమకూర్చవలసిన కార్యభారం చాలా ఉంది. 
ఇందుకుకూడా చాలామంది పనివాళ్లు కావాలి. 
పౌర రతణభిటులు కావాలి. 


సేనలో చేరడానికి యిష్టంలేనివారు పొర 
రక్షణ దళములలో, ఏ.ఆర్‌,పి. దళములలో 
చేరవలెను. దెబ్బలు తగిలినవారికి చికిత్సలు, ఉప 
చారములు చేసేటటువంటి ఆంబ్యులెన్సు దళ 
ములలో కొందరు చేరవచ్చును. ఇంకా అర్హ 
తలు కలవారు డాక్టరులుగాను, నర్ఫులుగాను చెర 
వలెను.  ఆఫీసులలోను, వై ద్యశాలలలోను, 
భోజన గృహములలోను పనిచేయుటకు చాలా 
మంది. స్త్రీలుకూడా కావలెను. శరణాగతులై 
అనేక (ప్రాంతాలనుండి పారిపోయివచ్చే ప్రజ 
లకు 'సేవానహాయములు చేయుటకు చాలామంది 
కావాలి, 


అందరూ చెయ్యవలసీన పని: మితవ్యయము. 

ప్రతి స్రీయున్నూ, (ప్రతి పురుషుడున్నూ ఒళ్లు 
దాచుకోకుండా తమ శక్తికి తగినరీతిగా ఏదో 
ఒక పనిని చేస్తూనే ఉండవలెను, అనవసర 
మైన ధనవ్యయం చేయకూడదు. ఆహారంగాని, 
బట్టలుగాని, షెటోలుగాని, బొగ్గులుగాని, విద్యు 
చ్చ క్తినిగాని మితంగా వాడుకోవాలి. అనవస 
రంగా రైళ్లలో ఎవ్వరున్నూ ప్రయాణాలు 
చెయ్యరాదు. రవాణాల నిమిత్తం సేనలకూ, 
ఆయుధ  సామ(గులకూ, రైలుబళ్లు చాలా 
కావాలి. అనవసరమైన ఖర్చులు మనము చేస్తూ 
ఉంటే మనకు విజయము త్వరగా లభించదు. 

వ్యవసాయదారులు తమ పొలములలో సం 
టలు ఎక్కువగా పండించాలి. ఫ్యాక్టరీలలో 
పనిచేసేవారందరూ తమ కాలం ఒక్క. నిమిష 
మైనా వ్యర్థం చెయ్యకుండా పనిచేసి వస్తుసామ 
(గులను తయారు చెయ్యాలి. ఆఫీసులలో పని 
చేసేవారందరూ శ క్తినంచనలేకుండా, విసువు 
విరామం లేకుండా పనిచెయ్యాలి. 
శత్రువుల దుర్చోధలు వినకూడదు. గాలివా_ర్హలూ 

పదంతులూ నమ్మరాదు. 

శత్రువుల ఏజంట్లు మన పనులకు అనేక 
అభ్యంతరములు కలుగచేస్తారు. (ప్రజలను భయ 
పెట్టుటకు అనేక కుతంత్రాలు పన్ను తూవుంటారు. 
వీటిని లెక్కచెయ్యకుండా ధైర్యంతో ఎవరి పను 
లు వారు చేసుకుంటూ ఉండాలి. (పజలకు 
నిరుత్సాహమును, భయమును  కలిగించేవారి 
తోను, లేనిస్తోని వదంతులను వ్యాపింపజేసే 
వారితోను, మనము ప్రతిఘటించి పోరాడుతూ 
ఉండాలి, 

జేకొంలో అందరూ పశిభావించాలి. 


శత్రువుల నెదిరించుటకు దేశంలోని వారం 
దరూ ఏకీభవించాలి. అన్ని పక్షములవారు 
యీ సమయంలో ఏకీభవించక పోవుటకు నాకు 
ఏవిధమైన అభ్యంతరముగాని కన్పించడంలేదు. 
శత్రువుల ధోరణిని, పద్ధతిని మెచ్చుకొని ఆమో 
దించేటటువంటి వారి “సహాయమును నేనెంత 
మాత్రం కోరుటలేదు. మిత్రమండలి రాజ్యాల 
సేనలు, ఆయుధ పరికరాలు, ఇతర సామగగ్రులు, 
చాలా అధికంగానే ఉన్నాయి. మనకు జయము 
కలగడానికి అవి చాలును. మనకు జయము కలిగి 
తీరవలెను, 


1942] యుద్ధ 


మొహపహూప ద్రవం మనకింశా "రా లేదు. 


ఇండియా కింకా మహోపద్రవం రాలేదు. 
కనుక ఇప్పు డీదేశంలోని అన్ని పక్షొలవారున్ను 
కలిసి ఇండియాలో దేశరకణకొరశకై (ప్రజా 
శక్తిని ఏకముఖంగా కేంద్రీకరించాలి. “మీ 
హృదయములలోకి మీదృష్టిని పోనిచ్చి మీహృద 


సంచిక 8 


యాన్ని మీరు పరిశోధించి చూచుకోండి. మీరు 

నిర్వ _ర్తి ంచవలసిన ధర్మ మేదో మీ హృదయ 

ఫలకముమీద సిరాత్షరంగా లిఖించండి” అని 
థి 

నా సతీమణియగు లిన్‌లిత్లో (ప్రఖ్వి యిటీవల తన 

ఉపన్యాసంలో చెప్పియున్నది. ఆ వాక్యమునే 

మరొకమారు మీకు జ్ఞాపకము చేయుచున్నాను. 


ఇండియామీదకు వసారా ? 
ఆస లియామీదకు ఎడ్తారా ? 
కహ. 


మచ్రాను గవర్నరుగారి ఉపన్యాసం. 


శత్రువులు ఇండియామీదకు వచ్చే సూచనలు 
నెలరోజుల క్రిందట చాలా ఎక్కువగా కన్పిం 
చాయి, కోస్తా (ప్రాంతాలలో ఉన్న బ స్తీలమీద 
బాంబులను వేయడానికి శ త్రువిమానాలు ఎప్పుడు 
వస్తాయో చెప్పడానికి వీలులేదు. కనుక, కోస్తా 
పట్టణాలకు ప్రమాదం ఎప్పుడూ ఉండనేఉన్నది. 
కనుక ఆ బ_స్త్రీల ప్రజలు ఇందుకు సిద్ధంగాఉండి 
తమ ప్రాణాలను తాము రక్షించుకొనుటకు తగిన 
ఏర్పాటుల నన్నింటిని చేసుకుంటూనే ఉండాలి. 
నీలగిరివంటి పర్వత ప్రాంత (ప్రదేశాలకు యుద్ధ 
భయం లేదు. 


జపొను దురాళ్‌, 

ప్రపంచమును తాను వశపరచుకోవలెననే 
దురాశ జపానువారికి కలిగింది. మలయారాజ్యం 
వారి స్వాధీనమైనది. బర్మాకూడా పూర్తిగా వారి 
వశమైనయెడల వారు ఇండియామీదకో ఆస్ట్రై 
లియామీదకో యుద్ధానికి వస్తారు. ఒక్కమారు 
గానే రెండు దేశాలమీదకు దండె త్తవచ్చును, 
లేదా ఒకటి అయిన తర్వాత ఇంకొకదానిమీదకు 
దండి త్తవచ్చును. 

గత నెలలోనే జపాను విమానాలు మదరాసు 
నగరమునకు రాలేకపోయినాయి. కనుక యిప్పు 


lA 


డు అనలే రాలేవు. ఎందుచేతనంకే మదరాసు 
లో నగరరక్షణ ఏర్పాటులు ఇప్పుడు చాలా అధిక 
మైనవి. 

ఇంగ్లాండునుంచీ, అమెరికానుంచీ (ప్రతివారం 
లోను యుద్ధ సామగగ్రులున్నూ మందు గుండు 
సామానులున్నూ అపరిమితముగా ఇండియాకు 
వస్తున్నాయి. ఇండియాలోకూడా ఆయుధాలు 
అధికంగా తయారు చేయబడుచున్న వి. 


(పజల అయిక మత్యం ఛాలా అవసరం. 


ప్రజలందరూ ఏకీభవించి ధైర్యంగా ఉండ 
వలెను. ఇండియాలోని ప్రజలున్నూ వారి 
నాయకులున్నూ యీ ఆపత్కాలములో తమ 
బాధ్యతలను పూర్తిగా (గ్రహిస్తున్నారు. దేశా 
నికిగల అపాయమును అర్ధము చేసుకుంటు 
న్నారు, అన్ని పార్చీలవారున్నూ ఏకీభవించి 
దేశరక్షణకొరకై. పూనుకొనుట ముఖ్యావసర 
మనిన్ని, పెట్టుకొని కోరగూడని 
షరతులను కోరగూడదనిన్ని, నాయకులు (గ్రహి 
స్తున్నారు. ఇది చాలా సంతృప్తికరంగా ఉంది. 
త్వరలోనే .మనకు జయం తప్పకుండా కలుగు 
తుంది, 


తగాదాలు 


యుద్ధ సంచిక [మే 


జర ఎపుదకు ఇంగ్నీషువారి దండయాత్ర. 


హిట్లరు అహం కార మేమిటో అంతుచూడాలి ! 


టిప్‌ (పభాని 'సవాలు. 


క్రిందటి ఆదివారంనాడు లండను రేడియోలో 
(బిటిష్‌ ప్రధానియైన చర్చిలుగారు యావత్తు ప్రపం 
చానికీ వినబడేటట్లుగా, జర సీవాళ్లకుకూడా విన 
బడేటట్లుగా, చాలా రోషంగాను 'హీఠుషంగాను, 
నీమపేనుని లాగున మాట్లాడినారు. ఆయన 
చెప్పిన మాటలు వినితీరాలి. 

“నేను మీకు నేడు తెలియజేయవలసిన 
ముఖ్య విషయ మొకటి కలదు. రష్యాలో 
రష్యను సై నికులమీద జర నులు నిషవాయు 
(పయోగమును చేసినట్లుగా వార్తలు వచ్చాయి. 
మన మిత్రులైన రష్యావారిమీద విషవాయు 
ప్రయోగంచే స్తే మనమీద చేసినట్లుగానే భావిం 
చాలి. విషవాయువును మనము మొదట (ప్రయో 
గించరాదనియు, జర్త్య నులు దానిని (ప్రయోగించిన 
తరువాతనే మనము (ప్రయోగింసవలెననియు, 
రష్యావారున్నూ, మేమున్నూ నిశ్చయించు 
కొన్నాము. ఇటువంటి దుర్మార్గ కార్యమును 
హిట్లరు చేసిన మాట రూఢియైనేస్తయితే, మన 
బ్రిటిష్‌ విమాన బలమునంతను ఉపయోగించి 
జర్మ్య నీలో ఉన్న సైనిక మకాములన్నింటిమీదను 
విషవాయు ప్రయోగం చేస్తాము. విమాన 
యుద్ధంవల్లనే అపరిమితమగు నష్టం కలుగు 
తోంది. “దీనికి తోడు విషవాయు ప్రయోగం 
కూడా చేయడం సాగించినట్లయితే, స్థితిగతులు 
మరింత ఘోరమవుతాయి. కనుక, యిట్లా 
విషవాయు (ప్రయోగాలు చెయ్యడం మంచిదేనా 
అనే విషయం ముందుగానే హిట్లరు బాగా ఆలో 
చించి నిర్ణయించుకోవాలి. శత్రువు ఇటువంటి 
కార్యములు చేయగలడనే సంగతి మనకు ఇది 
వరశే 'తెలియును. అందువల్ల అందుకు కావల 
సిన కట్టుదిట్టములన్నియు మన మిదివరశే 
పూర్తిగా చేసికొనియున్నాము. 

విజయము మనదే. 
విజయము మనకే కలుగుతుంది. బలీయ 


మైన రాజ్యాలవారు మనకు మిత్రులుగా ఉన్నారు. 
విజయము తప్పదు. కాని అది ఎప్పుడు కలు 


గునో నేను చెప్పజాలను. మనకుగల సాధన 
సంపత్తిని చూచినచో, యీ సాధన సంప త్తిని 
వృద్ధి శేయుటకు మనకుగల అవకాశములను 
(గహీంచినచో, మనము చాలా ధైర్యంగా ముం 
దంజ వేయగలము. 


మన పొరబాట్లు : హీట్లరు చేసిన పొరబాట్లు. 


మనకంటె ముందుగా హిట్లరు చాలాకొలము 
నుండియు యుద్ధసన్నాహములు చేయుచుండిన 
మాట నిజమే. అనేక యెత్తులు అతడు చేయు 
చుండిన మాట నిజమే. కాని మనకంట అతడు 
యెక్కువ పొరబాటులు చేసినాడని తెలుసుకో 
వలెను, 


రష్యామీదకు దండయాత్ర సంకల్పించి సాగిం 
చడం హిట్లరు చేసిన మొదటి పెద్ద పొరబాటు. 
రష్యామీదకు హిట్లరు దండెత్తగానే మొదటి 
సారిగా మనము రష్యాతో ఒడంబడిక చేసి 
కొనడం జరిగింది. ఉభయులమూ కలిసి నాజీ 
తత్వమును పూర్తిగా నాశముచేయుటకు ఒడం 
బడిక చేసుకొన్నాము. హిట్లరు చేసిన రండవ 
పొరబాటు ఇంకొకటి ఉన్నది. రష్యాలోని 
అపరిమితమైన చలికి జర ను సెనికులు నిలువ 
గల్లుటకు తగిన దుస్తులు లేవనే మాట అతడు 
మరచిపోయినాడు. వెనుకటి అయిరోపా మహో 
సంగ్రామంలో 20,80,898 మంది జర్హ్యనులు 
చనిపోయినారని జర్హను (ప్రభుత్వమువారే 1985 
సం॥లో ప్రకటించారు. గత అయిరోపా 
సంగ్రామం అంతటిలోను ఎంతమంది జర నులు 
నాశనమైనారో మొన్న శీతకాలంలో రష్యాలో 
అంతమంది జర్మ్య నులు మరణించారు. ఈ సం 
వత్సరం చలికాలంలో జర ను సేనలకు కావలసిన 
యావత్తు కట్టుదిట్టములు ఏర్పాట్లు చేయబడినవని 
హిట్లరు మొన్న _సీమధ్య ఉపన్యాసంలో అన్నాడు. 
దానినిబట్టి చూసే రష్యా తో యుద్ధం యీ శీత 
కాలం ప OO హిట్లరు చేయవలసిన 
స్థితి ఏర్పడిందని అర్థమౌతోంది. రష్యను చలీ 
అంటే జర నులు ఎంత భయపడుతున్నారో, 


1942) 


యుద్ధ సంచిక 


ళ్‌ 


స్పిట్‌ ఫెర్సు. అనబడు బై టిమ్‌ పోరాట 


ఇవి కొత్తరకం పోరాట విమానాటు.. 
మర ఫిరంగులుకూడా కలవు, 


వీనికి పెద్ద ఫిరంగులు మాత్రమే గాక, రెక్కలవద్ద చిన్న 
య గ క 
ఇవి బాంబరు విమానాలకు వెంట కౌపలాగా పోవుట మాత్రమే 
గాక, స్వతంత్రంగానే వెళ్ళి శత్రు స్థానాలమీద మర ఫిరంగులతో కాల్చి రాగలవు. 
ae) థి / 


ఈ పటం 


లోనివి ప్రాన్సుమీదకు పోవుటకు బయలుదేరుచున్నవి. 


యింకా దీర కాలం రష్యాతో యుదం జరుగగల 
యె జ్ర 


దనే మాటలకుకూడా జర నులంత హడలీపో 
— 


తున్నారు. 
జధ్యనీపె దాడి. 
శతువుకంటెి మన విమాన బలము యిప్పుడు 


అవుతూ ఉన్నది. ఇప్పుడు మనము జర్మ్యన్న్‌పై 
సాగింపటోయే విమాన దాడులవల్ల హిట్లరు 
హోలెండులో 
రాటర్‌డాం నగరంమీద జర నులు “ఘోరంగా 
బాంబులువేసి 20 వేల మందిని చంపివేసినారు. 
అందుకు [ప్రాయళ్చీ త్తమును జర్మనులే ఇహం 
డనుభవించుచున్నారు. _ జర్హనీముదను, జర్మనీ 
ఆక్రమించియున్న రాజశ్యాలమీదను ఇంగ్లాండు 
నుండి విమాన దండయా[త్రలను సాగించి జర 


లగ షె 


చిక్కు.లపాలు కావలసియున్న ది. 


సీకి ఒ త్తిడి కలిగించవలెననియు, అటు రష్యా 
యున్ను ఇటు ఇంగ్లాండున్ను జర్య సిని ఒక్ళ_ 
మారుగా ఒత్తిడి చేసినయెడల, జర్చనీ అణగి 


2 


పోయి, 


చాలామంది సలహా యిస్తున్నారు. 
అమామ! 


హతమగుననియు బ్రిటిష్‌ (ప్రజలలో 


శో 


(oa ల 
ంగ్లాండుబుదకు ఇదివరలో దండె త వచ్చి? 
—_ [ 


వీమానములలో పదియవ వంతు 


ద్ర 
ములు రానున్నని. అవి వారికి రాకమానపు 
అయిరోపాతోని అనేక రా 
రిని జర్మనులు ఉరితీస్తున్నారో 


జ్యాల 


a 4 
& 
© 
ల 
cj 
చ 
ర్య 


రష్యాతో ఎంతమంది స్త్రీలు పిల్లలు ఇళ్ల వాకిళ్లు 

gt (ల్ల 
లేక, అవస్థలపాలై నారో లెక్కలేదు, 
ఫవితమంతా ఇక జర్మనులకే తిరిగి (పా నుంది, 


— 0 


అనేక కష్టాలు వారు రూడా పొందగలకతు. 


6 యుద్ధ. సంచిక [మే 


జ్రనానురు 


ససిఫకు[- సముద 


ఆస్ట్రేలియాకు యీశాన్యంగా ye సము 
'ద్రంలో అమెరికను యుద్ధ నావలకు జపానువారి 
యుద్ధ నావలకు ఒక గొప్ప నౌకా యుద్ధం జరి 
గిందో ఈ నౌకా యుద్ధములో జపానువారివి 
రెండు పెద్ద నావలు ముంసి చేయబడినవి. ఇని 
రెండుస్నూ విమానాలు ఎక్కించుకొ నేటటువంటి 
విమాన వాహక నావలు---ఒక్కొాక్కటి సుమారు 
25 వేల టన్నుల నావగా ఉంటుంది, అటు 
వంటివి రెండు ముంచివేయబడెను. ఇది జపాను 
వారికి చాలా ఘోరమైన నష్టం. ఒకొక్క. 
నావ కొన్ని కోట్లు ఖరీదు చేస్తుంది. ఒకొక్క 
నావను నిర్మించుటకు పెక్కు సంవత్సరముల 
కాలము పట్టుతుంది. ఈ నౌకా యుద్ధంలో, 
ఇధిగాక, జపానువారి కొక (కూయిజరు, శ 
'డెస్ట్రాయిర్లు, 4 ఫిరంగి నావలు మునిగెను. 
క్రూయిజరు నావకూడా విమాన వాహక నావ 
వలెనే చాలా పెద్ద నావ. ముంచివేయబడిన 
నావలుగాక, 9 వేల టన్నుల సహాయ నావ ఒక 
టిన్నీ, సైనికుల గొంపోవు నావ ఒకటిన్ని 
ప్పూర్తిగా చెడగొట్టబడెను. ఈ నౌకా యుద్ధంలో 
6 జపాను విమానాలు కూల్చబడెను. చిల్లర 
నావలు అనగా మందు సామగ్రులు ఆహార 
సామగగ్రులు తీసికొనిపోయే నావలుకూడా కొన్ని 
ముంచబడెను. మొత్తముమీద జపానువారివి 
18 నావలు యీ నౌకా యుద్ధములో కోరలు 


గొప్ప పరాభవం. 


ద్రంలో అమెరికను ప్రతౌపం. 


సముద్రంలో సౌలొమను దీవులవద్ద అమెరికా 
వారి యుద్దనావలచే ముంచబడెను. 

ఈ కోరలు సముద్రము ఆస్ట్రేలియాకు సమీ 
పంగా యీశాన్యంగా ఉంది, ఆస్ట్రేలియాకు 
అంగరక్షగా అమెరికను యుద్ధ నాకొదళము 
ఇచట చేర్చబడియున్నది. ఈ అమెరికను నౌకా 
దళముతో జపానువారు ముందుగా యుద్ధము 
చేసిననే తప్ప ఆస్ట్రేలియాను సమీపించోట కే 
అవకాశము లేదు. కాని, అమెరికను యుద్ధ 
నౌకా దళము యీ పసిఫిక్కు_ మహాసముద్రంలో 
జపాను నౌకా దళమునకు భరతం ప 
చున్నది. జపానువారు అమెరికాతో న్‌! 
డిసెంబరు మాసంలో యుద్ధం (ప్రకటించారు. 
అప్పటినుంచీ యింతవరకు జపోనువారివి మొత్తం 
178 నావల వరకు అమెరికావారు నష్టపరచి 
నట్టుగా లెక్క. తేలింది. 

"ఈ నౌకా యుద్ధం యిక్కడ జరుగుతూఉండ 
గానే, అమెరికను" జలాంతర్గాములు జపానువారి 
సరకుల నావలను రెండింటినిన్నీ, పెట్రోలు 
రవాణా నావ నొకదానిన్నీ ముంచివేసెను. జపాను 
వారికి గల నొకా బలం యీ కోరలు సముద్ర 
యుద్ధంలో చాలావరకు నష్టమెంది. జపానువారు 
గొప్పగా చెప్పుకొనుచున్న తమ నౌకాబల (ప్రతాప 
మున కిది గొప్ప పరాభవం. 


పాట్ట్లర్లు బావకు వసంతం. 


వసంతం అంపే మన పంచాంగం లెక్క 
ప్రకారం చైత్ర వైశాబ మాసాలు. కాని 
ఐరోపా ఖండంలో వైశాబం వెళ్ళి పఫోతేనేగాని 
బాగా వసంతం 'ప్రవేశించదు. రషియాలో 
మంచుగడ్డలలో నేలంతా ఇంతవరకూ కప్పబడి 
యున్నది. ఈ మంచును కరిగించే ఎండ 
ఇప్పుడిప్పుడే వస్తున్నది. ఈ మంచు గడ్డలు 
కరిగిపోయినతోడనే రషియామీద మళ్లీ విజృిం 
భిస్తానని హిట్లరు ఈ మధ్య సవాలుచేస్తూ 


తయారు తింటున్నాడు. వసంతం * వచ్చింది. 
కాని ఈ మధ్యకాలంలో బిటిషువారూ అమెరికా 
వారూ హిట్లరుకు తెలియకుండానే విమానాలు 
టాంకులు అపారంగా తయారుచేశారు. అంతే 
కాదు. ఈ తయారుచేసిన టాంకులను విమానా 
లను చాలావరకు రషియాకుకూడా సప్లయిచేశారు. 
శీతకాలంలో రషియాలో అమితమైన చలి.' ఆ 
చలికి బలిమైన యీ జర్మను సేనలు ఇప్పుడు 
ఈ వసంతంలో రక్త ప్రవాహాలలో జర్మను సేన 


కే 

ల్‌ 
రో 
సై 


యుదంలో తరీయతు చేసా కొని 
డు ఓ వ. 
లలో అడవులలోవడి తిరిగి | తువులసు 


లను ముంచీ ఎ తడానీకి జర్మనీకి తూరు, వే పున 
oer, టు టా డం 
రషియనులున్నూ, వడమటీవై వున ఇంగ్లీ షువారు 
న్నూ, ఫరంగులను ణాుచేసి యుంచారు, ఈ 
వనంతబుతువులో జరిగేయుద్ధం ఇంచుమించుగా 
హిట్టరుకు ఆఖరు చెబ్బ అస్‌ చెప్పవచ్చు. 
టై. Po) 
ఎందుచేతనంపే జర్మనీకం పె రషియాలో జన 


రషియాకు సైన్యం ఎక్కువ. అదిన్నీ కాక 
ఎఇ ఇ Yu 

గడచిన శీతకాలములో రషియాలో జర్మను 

"సె నం చాలా నషమెపోయిఐది ఇప్పుడు జర్మ 

క రల Gy 

నకి మగిలియున్న సైన్యాన్ని యావత్తూ రషియా 
న 

యుద్ధరంగంలోకి తీనుకొనివ స్తేళప్ప రషియాలో 


సమాన ఉడ్జేగా హిట్లరు నిలువబడలేడు. రషియా 


మెళ పొడుగు ఉంటుంది. ఇంత దీర్తంగా వి స 

వ ఇవ గ్‌ 

రించియున్న రణరంగంలో రషియను సెనలు 

బారులు తీర్చియున్నని. రషియా  (్రభుత్వాధి 

సతియగు సాలిను చెక్కుచెదరని గుండె ఇ రూం 
fo ఫ్‌ యా 


ఖా 
జులవరతు లు, నిద్రాహారాలు లేకుండా కొండ 


జ Pn Be న 
మాసు పణ భూభాగ పట 


ముఖ్యంగా నేర్చుకోవాలి. శత్రువుల టాంకులను 
ని 


pr) 
యోధులు పర్వతాలు ఎక్కుతున్నారు. 


వారి దాడులకు ఎదురు నిలిచి ఇటు ఇుఫ్రికను 
ఎడారులలో (ప్రచండమైన ఎండలలో 


సాగించటం హీటరుకు అసాధ్యమైన cn 
Ey poise 
~~ re జ్‌ 

అయితెనం ? ఈ నసంత యుద్ధం అంజు పొట 
ఛి aa) 

రుకు చాలా సరదాగా ఉంది, ఇదంతా వసంతో 

తానం అనుక అంటున్నాడు వాటరు వావను 

ణో కీ 

రక్త వ్రవాహాల్లో  వసంతమాడించడానికి మిత్ర 

ఎవ రం స్‌ 

మండలి సిద్దంగా కంది, బాబా! జావా 1 

లో 


అన్నట్లవు 


స స్తుంది. వావ మక్టీ వచ్చిన 
అజా ౧౧ 
దోవ చూచుకోనలసివస్తుంది. ఈ లణాయిలో 


8 యుద సంచిక [మే 
ఢు 


కోలెండుకు స్వాతం తః ప్రదానము. 


హోలఫాక్సు ప్రభువు వాగ్దానము. 


అమెరికా సంయు _కృరాష్ట్రములలో (బ్రిటిషు 
రాయబారిగా ఉంటున్న హోలిఫాక్సు (ప్రభువుగారు 
ఇదివరలో ఇండియాకు వై (స్రాయిగా ఇర్విను అను 
పేరుతో వ్యవహరించియున్నారు. వారు అమెరి 


కాలో మొన్న, నీ మధ్య ఉపన్యసిస్తూ ఈ |క్రింది' 


ఏధంగా చెప్పారు మ 


“ హాలెండుకు పోయినస్వాతంత్ర్యము తిరిగి 
త్వరలోనే లభించగలదు. జర్మనీ మీదికే 
బ్రిటిషువారు. దండెత్తుటకు ఈ సంవత్సరము 
సిద్ధముగానున్నారు. 1940 వ సంవత్సరంలో 
జర్మనీ విజృంభించింది. ఇప్పుడు 1942 వ 
సంవత్సరంలో జర్మనీమీదకు (బిటిషువారు విజృం 
భిస్తారు. ఈ సమయంలో హోలెండు (ప్రజలం 
దరున్నూ బిటిషువారికి ఈ దండయాత్రలో తప్ప 
సహాయం చెయ్యాలి. మిత్రమండలి 
సేనలకు హోలెండు (ప్రజలు తోడ్చడినట్టయితే, 
హోలెండులో జర్మను అధికారం తొలగిపోయి 
హాలెండుకు తిరిగి స్వాతంత్ర్యము లభించగలదు. 
ఇప్పుడు బ్రిటిషు విమానాలు జర్మనీమీద దాడి 
వెడలి అనేక జర్మను పట్టణములమీదను జర్మను 
ఆయుధ ఫ్యాక్టరీలమీదను బాంబులు వేస్తున్నాయి. 
ఈవిమానదాడు లతిభీకరంగా జరుగుటవల్ల జర్మనీ 
తిరిగి తలయెత్తుకొని విజృంభించలేకుండా ఉన్నది. 


కుండా 


ఇదిగాక అమెరికాలోను ఇంగ్రండులోను 
వఏిమానములు, నావలు, టాంకులు అపారంగా 
తయారవుతున్నాయి. ఎంత అధికంగా ఈ 
యుద్ధసాధనములు తయారగుచున్నవో వెల్లడించి 
నట్లయితే జర్మనీకి దిగ్భ్రమ కలుగుతుంది. మనం 
తయారు చేయుచున్న ఆయుధ సామగగ్రుల ఉత్ప 
శ్రీని ఆటంకపరచుట జర్మనీకి సాధ్యముకాదు. 
ఇంగ్లండులో గొప్ప సేనను సిద్ధపరచియుంచి 
నాము. మిత్రమండలి సరియైన ముహూర్తం 
చూచి జర్మనిమీదకు విజృంభిస్తుంది. ఇప్పుడు 
జర్మను పరిపాలన [క్రిందనున్న హాలెండుదేశము 
అప్పుడు తప్పక విముక్తి పొందగలదు. ఈ 
శుభ సమయము వచ్చుచున్నది. హోలెండు (ప్రజలు 
ఎదురుచూచుచుండవలెను,” 

హాలెండు రాణియగు జూలియానా ఇప్పుడు 
అమెరికాలోనే ఉన్నది. ఆమెకూడా తన 
హోలెండు (ప్రజలను హెచ్చరిస్తూ రేడియోద్వారా 
ఒక (ప్రకటన చేసింది. జర్మను నిరంకుశాధి 
కారమును నిర్మూలించుటకు హోలెండు ప్రజ 
లందరు ఏకముఖంగా నిలువబడి మిత్రమండలి 
ప్రయత్నములకు తోడ్చడవలెనని ఆమె తన 


(ప్రజలను (ప్రబోధించింది. 


బరానుంచి వచ్చిన శరణారులు. 
2 థి 


ఇండియా ప్రభుత్వము చేసిన ససోయము. 


బర్మానుంచి 'వెడలివచ్చిన భారతీయులకు మన 
ఇండియా (ప్రభుత్వంవారు చాలా సహాయం 
చేశారు. కొన్ని లోపము లుండవచ్చును, కాని 


ఈ లోసములనే కొండంతగా లెక్కి.ంచినందువల్ల 
ప్రయోజనం లేదు. వారికి చేయబడిన సహాయ 


మునుకూడా లెక్కించి చూడవలెను. బర్మాలో 


1942] 


యుద్ధ శంచిక' 9 


రమారమి 10 లక్షల మొదలు 11 లకలవరకు 
భారతీయులున్నారు. వారిలో ఎంతమంది ఇండి 
యాకు తిరిగివచ్చారో పూర్తిగా లెక్క. తేలలేదు. 
కాని ఇంతవరకు 8 లక్షలమంది రమారమిగా 
వచ్చిరని తెలియుచున్నది. ఇప్పటికిని రోజుకు 
2 వేలమంది చొప్పున వస్తూనే ఉన్నారు. వీరిలో 
50 వేలమంది నావలమీద రంగూనునుంచి 


వచ్చారు. అనేకవేలమంది ఆక్యాబునుంచిగూడా 


వచ్చారు. వీరందరికిని నావలను ఏర్పాటుచేయుట 
చాలా కష్టమెనపని. అట్లయినప్పటికిని ఇండియా 
(ప్రభుత్వంవారు (శద్ధవహించి సాధ్యమైనన్ని నావ 
లను పంపి జనాన్ని ఇండియాకు చేర్చుచున్నారు. 
కొంతమందిని విమానాలమీదకూడ తీసికొని 
నచ్చారు. 


వీరుకాక బర్మానుండి మెట్టమార్గంగా చాలా 
మంది ఇండియాకు వస్తున్నారు. ఈ మార్గము 
చాలా కష్టమెన అరణ్య మార్గము. ఐనప్పటి 
కిని ఈ అరణ్య మార్గంలోనే జనానికి సాధ్య 
మైనన్ని సౌకర్యములను చేస్తున్నారు. త్రోవ 
లో ఈ జనసమూహానికి సరియైన వై ద్యసహా 
యం లేకపోయినట్లయితే చాలామంది కలరా 
తగిలి మరణించియుండేవారు. కాని అటువంటిది 
సంభవించకుండ చాలామంది డాక్టర్లను (త్రోవ 
పొడుగునా ఏర్పాటుచేసి బందోబస్తులు చేసియు 
న్నారు. ఈ జనానికి భోజన వసతులను బస 
అను కూలీల సప్టయిలను మోటారు లారీలను 
ఉచితంగా (ప్రభుత్వంవారు ఏర్పాటుచేశారు. ఈ 
జనము వారివారి స్వగ్రామాలకు చేరుటకు రైళ్ల 
మీద టిక్కెటు చార్జీలు లేకుండానే పంపివేయ 
బడుచున్నారు. ఈ విధంగా ఈ జనమునకు 
అయ్యేటటువంటి రైలు ఖర్చులను (ప్రభుత్వంవారే 
భరిస్తున్నారు. ఒక్క స్టేషనులో 50 వేల 
రూపాయల కిమ్మతువరకు రైలు చార్జీలు వీరి 
కొరకు (ప్రభుత్వంవారు భరించారు. ఈ విధం 
గానే అనేక ఇతర రైల్వే స్రేషనులలోకూడా 
ఉచితంగా చాలా మొత్తం వీరి రైలు చార్జీల 


కొరకై భరించబడెను. ఈ (ప్రజలు వేరువేరు 
రాష్ట్రాలలో ఉన్న తమ స్వగామాలకు పోవు 
చున్నందువల్ల ఆయా రాష్ట్రాలలో వీరికి కావల 
సిన సౌకర్యములను చేయుటకు రాష్ట్రీయ (ప్రభు 
త్వములు చాలా (శ్రద్ధవహించి తోడ్చడుచున్నవి. 
ఆ ప్రభుత్వములేకాక ధర్మబుద్ధిగల (ప్రజాప్రము 
ఖులుకూడా చాలామంది కమిటీలుగా ఏర్పడి వీరికి 
సహాయం చేస్తున్నారు. 


బర్మానుంచివచ్చిన ఈ (ప్రజలకందరికి ఇండి 
యాలో పనిపాటులు నౌకరీలు చూపించవలసియు 
న్నది. వీరిలో మంచి యంత్ర (ప్రవీణులై న 
వారు యుద్దావసరములై న పనులకు నియమింప 
బడగలరు. అటువంటి పనులలో చేరదలచిన 
వారు తమ గ్రామాలకు సమీపంలో ఉన్న నేష 
నల్‌ సర్విసు లేబరు [ట్రిబ్యూనలు అధికారులకు 
దరఖాస్తులు పెట్టుకొనవలెను, 


బర్మాలో చదువుమానివేసి ఇండియాకువచ్చిన 
వారికి ఇక్కడ విద్యాభ్యాసమునకు కావలసిన 
సౌకర్యములు చేయబడుచున్న వి. ఇక్క_డకు 
చేరినవారియొక్క_ ఆశితులును బంధువులును 
కొంతమంది బర్మాలో నే మిగిలియున్నారు. అట్టి 
వారికి అలవెన్సులను ఇచ్చుటకు (ప్రభుత్వంవారు 
పూనుకొన్నారు. ఇదివరకు బర్మా ప్రభుత్వము 
(క్రింద పనిచేసిన ఉద్యోగులకు (ప్రావిడెంటుఫండు 
జీతాలు పింఛనులు బర్మా (ప్రభుత్వంవల్ల రావలసి 
యున్నవి. ఇటువంటి _పెకములను బట్వాడా 
చేయు విషయములో బర్మా (ప్రభుత్వమువారు తమ 
(ప్రతినిధులను ఇండియాలో నియమించియున్నారు. 
బర్మాలో చాలామంది భారతీయుల భవనములు 
మొదలై. న స్థిరాస్తులు శ(తువువల్ల నాశనము 
చేయబడెను. అట్టి భవనములకు యుద్ధ ప్రమాద 
భీమాలుకూడా చేయబడెను. ఈ భీమా మొత్త 
ములను ఇప్పుడు చెల్లించవలసియున్నది. ఈ 
విషయమై ఇండియా ప్రభుత్వమువారు ఆలో 
చస్తున్నారు. 


19 


లయుడు సంతత 


Et 
శా 


కందది[ 


డ్‌ 


అరు 
కంటే 


ల 
వ్‌ 


శ్వ 


బద్యానుంచివచ్చిన 


ఇష 


మును మరచిటోభ్రూడ 


"తెలి 


Mert 


న్‌ 


చ 


చు 


1 
స్‌ 


అబ్‌ మ్ల 


చాయ ధం 


ల్లా 


జాతి వచషణబేకుం 


Sa) 


నల వాదు 


ఛి 


వాదు 


గ. 


/. 

A a x yp 
(| చ శల 
ఖే bal 3 స్ట 

3g 
Mg 
cba 
వర స్త్‌ 
Ara 
Co uf} లై న్‌ 
మ dD 
hsb 8 

i ౮ స్‌ 
సై న 
ఖే nt చ 8 
స్ట న a 
శ లీజ్‌ 
గ g 
న్‌ Cr గ్గే స 
శ. హ్‌ 
Ege 
AG ఖీ 
9 ag # iz 


నాకా 


+ 

| 

| 
/ 
| 
| 

| 

| 

: 

1 


మ ము మ! 
423 
BR 
ww 9g 9 ag 
be 
eT 
న. ap 
Way [ఓ 
ta 2 a 
| ట్ట ణే స 
a3 స 
న 
» Wg 
చ్‌ యం 9 
wy @ 
ఖ ౦ 
గ్‌ ఫ్‌ dE 
వట 2 ల్లో 
f న 
¥ త్రీ Ye 
గ్‌ 5 Pan 
రంల టి స ట్తోన్‌ 
హి. 


